డా. కొప్పరపు నారాయణమూర్తి, 
జర్నలిజం ప్రొఫెసర్‌ 


భారతదేశ చరిత్రంతా వివాదమయమే. భారతదేశంలో బ్రిటీష్‌ పాలనా 
యుగం ఒక ‘చీకటి యుగం” గా నిరూపించిన వారెవ్వరూ లేరు. 
రెండువందలడెబ్బె సంవత్సరాల క్రితం భారతచరిత్రే ఇంత వివాదం అయితే, 
అంతకు ముందు మహమ్మదీయుల పాలనా యుగం ఇంకెంత భయానకమో 
తలుచుకొంటేనే భయమేస్తుంది. ఎంత చీకటియుగాన్ని నాడు భారతీయులు 
అనుభవించుంటారు. స్కూల్‌ స్థాయినుంచి యూనివర్సిటీ డిగ్రీ వరకూ చరిత్ర 
పుస్తకాలను పరిశీలిస్తే, ఎక్కడా భారత దేశంలో ఆంగ్లేయుల పాలనాయుగం 
ఎంత “చీకటి మయం గా ఉండిందో కనబడదు. 

నిజానిజాలు తెలిపే, ఏ వాదానికి చెందని, ఒక చరిత్ర పుస్తకం ఇటీవలనే 
వెలుగులోకి వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి 2019కి గాను ఆంగ్ల 
సాహిత్యంలో పురస్కారం అందుకొన్న ఈ పుస్తకం పేరు “ఏన్‌ ఎరా ఆఫ్‌ డార్నెస్‌ 
- ది బ్రిటీష్‌ ఎంపైర్‌. దీని రచయిత శశి థరూర్‌. ప్రముఖ రాజకీయవేత్త, 
ప్రస్తుత పార్లమెంట్‌ సభ్యుడు. గతంలో ఐక్యరాజసమితి సెక్రటరీ జనరల్‌కు 
అండర్‌ సెక్రటరీగా పనిచేసిన ఈయన ఆంగ్ల సాహిత్యంలో అసమాన్య ప్రజ్ఞ 
కలవాడు. 

ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. శశిథరూర్‌ ఇంగ్లాండ్‌ లోని 
“ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌” వారి ఆహ్వానం పురస్మరించుకొని మే 2015లో చేసిన 
ఒక ప్రధాన ఉపన్యాసం తరువాత ఒక పుస్తకంగా 2017లో వెలుగులోకి 
వచ్చింది. “ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ అనేది ఆక్స్‌ఫర్డ్‌ నగరంలో “చర్చలు, 
సదస్సులు నిర్వహించే ఒక అత్యంత పురాతన సాహిత్య చరిత్ర సంఘం”. 
దీనిలోని సభ్యులు ఎక్కువశాతం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వారే కావటం 
విశేషం. విషయం ఏమిటంటే “బ్రిటన్‌ గతంలో తాను పాలించిన దేశాలకు 
క్షమాపణ లేక నష్ట పరిహారం చెల్లించవలసిఉంది అని . 

అది ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌ వారే ప్రకటించిన విషయం కాబట్టి, బ్రిటిషు 
పాలనలో మనకు నిజంగానే తీవ్రమైన గాయాలు అయినాయి అని నేను 
నమ్మాను కాబట్టి, నేను నా ప్రసంగంలో బ్రిటన్‌ ప్రభుత్వాన్ని సంవత్సరానికి ఒక 
పౌండ్‌ పరిహారం చొప్పున 200 వందల పౌండ్లు చెల్లించామని అడిగాను. 
దీనిని ఒక రకమైన పాపపరిహారంగా పరిగణించవచ్చు. లేదా బ్రిటీషు వారు 
“క్షమించండి” అని అడిగినా మంచిదే. కావలసింది బ్రిటిషు వారు పరిహారం 
చెల్లించటమే' - అని తన ఉపన్యాసం ప్రారంభించిన శశిథరూర్‌ తన 
ప్రతిపాదన సమర్ధవంతంగా వినిపించే ప్రయత్నంలో ఎంత పెద్ద, బలీయమైన 
వాదన చేశారంటే చివరకు అది ఆంగ్ల అచ్చులో 383 పేజీలు వచ్చింది. 

ఇక్కడ శశి థరూర్‌ అసాధ్యమైంది, అసందర్భమైంది ఏదీ అడగలేదు. 
బ్రిటిష్‌ వారు భారత దేశంలో చేసిన అరాచకాలు, దురాగతాలు అన్నీ ఇన్నీ 
కావన్నది తోసిరాజనలేని సత్యం. ఇటీవల ఒక అంతర్జాతీయ సంస్థ జనాభా 
విభాగం విడుదల చేసిన లెక్కల ప్రకారం ఎనభై సంవత్సరాల పైన వయస్సున్న 
భారతీయులు ఇప్పుడు గూడా 60 లక్షలమంది ఉన్నారు. అన్నీ కాకపోయినా 
ఈ పుస్తకంలో చెప్పిన దుర్మార్గపు ఘటనలకు కొన్నింటికైనా వారు ప్రత్యక్ష 
సాక్షులు. వారి ద్వారా వారి వారసులు కూడా పరోక్ష సాక్షులు. వారికిప్పుడు 
50-60 సంవత్సరాలు ఉండవచ్చు. కాబట్టి, ఈ పుస్తకంలో పేర్మొన్నవేటినీ కధ 
అనో, కల్పననో కొట్టిపారేయలేము. 

ఈ సమస్య ఈ నాటిది కాదు. కానీ, ఈ చర్చకు బీజాలు ఎప్పుడో 
పడ్డాయి. తొలిసారిగా ప్రిన్స్‌ చార్లెస్‌ “ప్రిన్స్‌ గా బ్రిటన్‌ యువరాజుగా కిరీట 
ధారణ చేసి, బ్రిటీష్‌ పార్లమెంట్ను సంబోధిస్తూ ప్రసంగించినప్పుడు ఆయన 
పలికిన తొలి పలుకులు కూడా ఇంచుమించు ఇలాంటివే. ‘చెప్పుకోవడానికి 
మనది రవి అస్తమించని సామ్రాజ్యమే. కానీ ఈ దేశ చరిత్ర పుస్తకాలలో 
ఎక్కడా మన ఓటములు, పరాజయాలు, మనం ఎదుర్శొన్న పరాభవాలు 
ఉండవు. కేవలం మనం సాధించిన విజయాలు, మనం ఎవరిని ఎలా 
హింసించి, ఎలా వారి రాజ్యాలను దోచుకొన్నాము, ఎలా వలస రాజ్యాల 
రాజులను మోసం, వంచన చేసి వారి రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాం, ఎలా 


కుహు నా మృత్యువు ఒడిలో బరిగిపోయిన వేళ... 
రాజ్యం శిథిలాల దిబ్బగా మారిపోయింది! 
“సంది నాటకం! అ కధలన్నీ స్మశాన వాటికలను తలపించాయి!! 
స్ట జరగాల్సిన ఘోరాలు జరిగిపోయి 
వాడు... మానవత్వం అగ్నికి ఆహుతి కాగా 
చిరకాల శత్రువు... ఆదుకునే నాధుడు కానరాని దీన స్థితిలో... 
అకస్మాత్తుగా బాంబుల వర్షంతో అయిన వాళ్లందరినీ కోల్పోయి | 
ప్రశాంత ప్రజా జీవనాన్ని ఛిద్రం చేశాడు! అల్లల్లాడుతోన్న జీవచ్చవాలను చూసి... 
పసిబిడ్డ మొదలు పండు ముదుసలి వరకూ ఇరుగు పొరుగు రాజ్యాలు 
తుపాకుల తూటాలకు బలియై మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయి! 
నెత్తుటి మడుగుల్లో హాహాకారాలు చేస్తూ విశ్వశాంతి నినాదాన్ని 


ఇతర దేశాలలోని ముడి సరుకును తక్కువ ధర 
కట్టి దోచుకొన్నామువంటివే ఉంటాయి. ఇలా 
రాసిన చరిత్ర పుస్తకాలను చదివి ఇవ్వాళ ఈ 
దేశపు యువరాజు నైనందుకునేను సిగ్గుపడాలో, 
గర్వపడాలో తెలియటంలేదు” అని. 

నిజానికి మనదేశపు చరిత్ర పుస్తకాలలో 
ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మనలో 
మనం ఎంత హీనంగా కొట్టుకొన్నామో, ఎవరెవరు 
మనల్ని వీపు పగలకొట్టి మన దేశాన్ని ఎలా 
దోచుకొన్నారోఉంటాయి తప్ప మనం 
అనుభవించిన 'చీకటి యుగాన్ని ముఖ్యంగా 
'బ్రిటిషువారు అనుసరించిన దోపిడీ విధానాన్ని 
వాళ్ళ ఏకపక్ష స్వార్థపూరిత చట్టాలతో మనల్ని ఎలా = 
హింసించింది చరిత్రగా రాయరు మన పాఠ్య 
పుస్తకాల్లో, 

శశి థరూర్‌ రాసిన (చేసిన ఈ ప్రసంగం) ఈ 
“చీకటియుగం” చరిత్ర సుమారు ఎనిమిది 
అధ్యాయాలలో విస్తరించి ఉంటుంది. కొన్ని వేల 
రెఫెరెన్సులతో, వివరణలతో కూడి ఉంటుంది 
(వీటిలో చాలావాటిని గూగుల్‌లో మళ్ళీ మనం 
పరిశీలించవచ్చు నిజా నిజాల నిర్ధారణ కోసం). అందువలన ఈ పుస్తకానికి 
ప్రామాణికత, నిష్పాక్షికత కూడా ఉన్నాయనటంలో ఎంతమాత్రం 
సందేహించవలసిన పనిలేదు. బ్రిటీష్‌ పాలనలో జరిగిన దుర్మార్గాలని వివరించే 
ప్రయత్నంలో వారి వాదనలను వివరించటమే గాక ప్రతి అధ్యాయంలో, 
ముఖ్యంగా రెండవ అధ్యాయంలోనూ, మూడో అధ్యాయం నుంచి ఏడవ 
అధ్యాయం మధ్య ట్రిటిష్‌ వారు తమ దుర్మార్గాలను సమర్థించుకొంటూ తరుచూ 
పాడిన అరిగిపోయిన పాటలను తిప్పికొట్టారు. ముఖ్యంగా. (బిటిషువారి పాలన 
న్యాయబద్ధతను పరిశీలించటమే ఈ ప్ప పుస్తక లక్ష్యం. ఆ లక్ష్యంగా బ్రిటీష్‌వారు 
పొందిన లబ్ది దానికి సంబంధించిన ఆరోపణలు, అందుకు చూపిన ఆధారాలు, 
వాదనలు ప్రధానంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ కారణంగా ఈ 
పుస్తకంలోని శీర్షికలు అందులోని ఉపశీర్షికలు-కొత్త తరహాగా ఉంటాయి. 1. 
భారత్‌ను దోచుకోవటం, 2. (బ్రిటీషువారు ఇండియాకి రాజకీయ ఐక్యత 
నిచ్చారా? 3. ప్రజాస్వామ్యం, ప్రెస్‌,పార్లమెంటరీ వ్యవస్థ, చట్టాన్ని 
అనుసరించటం, 4. విభజించు పాలించు, 5. వికసించిన నియంతృత్వం -ఒక 
అసత్యం, 6. సామ్రాజ్య వాదానికి అనుకూలంగా ఉన్న ప్రత్యేక పరిస్థితి, 7, 
జమాఖర్చుల పట్టి: ఓ ముగింపు, 8. బ్రిటిష్‌ వలస వాదం ముగిశాక అస్తవ్యస్త 
దారుణ స్థితి. 

బ్రిటిష్‌ వారు “ఈస్ట్‌ ఇండియా కంపెనీ” అనే ఒక వ్యాపార సంస్థ పెట్టటం 
వ్యాపారంచేసే ఉద్దేశ్యంతో ఎంతమాత్రం కాదని అదిపెట్టిన అనతి కాలంలోనే 
నాటి రాజులకు తెలిసిపోయింది. కలకత్తా కేంద్రంగా ప్రారంభించిన ఈ 
వ్యాపార సంస్థకు బ్రిటీష్‌ పార్లమెంట్‌ అండ దండలు పు పుష్కలంగా ఉన్నాయన్న 
విషయం తొలీ అధ్యాయంలోనే బహిరంగమవుతుంది. బ్రిటన్‌ అవసరాలకు 
తగ్గట్టుగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ నడిచిందన్నది సుస్పష్టం. లేకపోతే ఒక 
వ్యాపారవేత్తకు కావలసినంత సైనిక బలం, ఆయుధసంపత్తి, మందు గుండు 
సామాగ్రి బ్రిటన్‌ ప్రభుత్వం నుంచీ లభించటం సాధ్యమా? ) నేరుగా యుద్ధం 
ద్వారా రాణీపాలన భారత్‌లో తేవటానికి, భారతీయ సంస్కృతి, జీవనశైలీ, 
ఇక్కడ రాజుల వద్దనున్న అపార సైనికబల సంపత్తి వారికి కొరకరాని కొయ్య 
లాంటిదే. అందువలన ముందు కంపెనీని దింపారు. మొఘల్‌ సామ్రాజ్య 
పతనానంతరం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన రాజుల మధ్య కలహాలను 
అడ్డుపెట్టుకొని, వారిలో ఒకరికి మందు గుండు సామాగ్రి, సైనిక సంపత్తినీ 
సమకూర్చి గెలిచిన రాజ్యాలలో కొంత భాగాన్ని తమ స్వాధీనంలోకి 
తీసుకొంటూ క్రమక్రమంగా విస్తరించడం మొదలు పెట్టారు. ఇక్కడో విషయం 
(గహించాలి. 

ఈస్ట్‌ ఇండియా కంపెనీ అనేది ఏ విధంగా చూసినా ఒక ఉన్నతమైన 


మళ్లీ తెరపైకి తీసుకొచ్చి 
కుహనా పెద్దరికాన్ని 
నటిస్తున్నారు అగ్రరాజ్యాల నేతలు! 
ఇరు రాజ్యాల నడుమ 
“సంధి” నాటకం ప్రదర్శనకు 
సన్నాహాలు చురుకుగా సాగుతున్న వేళ... 
వల్లకాడు రాజ్యంలోని 
శవాల సమూహాలే 
ప్రేక్షకులుగా రూపాంతరం చెందాయి! 
-విడదల సాంబశివరావు 
సెల్‌: 9866400059 


! యాజమాన్యం భావాలున్న వ్యవస్థ గాదు. 
భయంకరమైన అవినీతికి ఆలవాలమైన 
అధికారులను కలిగిన కంపెనీ. వీళ్ళ అవినీతి ఎలా 
ఉండేదంటే ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులలోనే ఈ 
కంపెనీ అధికారులు కోట్లకు పడగలెత్తే వారు. 
అంతేగాదు, ఈ కంపెనీ * పెట్టిన కొద్దీ 
- సంవత్సరాలలోనే దీనిలో వాటాదారులు కావడానికి 
౪ బ్రిటన్‌లో పోటీ పడటం ఆరంభమైంది. అవినీతినే 
ఆహారం, పానీయం, వాయువుగా స్వీకరించి 

జీవించారు వారు. ఈ లక్ష్యం సాధించేందుకు వారు 
మొదట భారతదేశంలోని పరిశ్రమలను నాశనం 
చేయటం ప్రారంభించారు. అన్నింటికంటే ముఖ్యంగా 
బలైంది భారతీయ వస్తపరిశ్రమ. ఆనాడు 
భారతదేశంలో వస్తపరిశ్రమ ప్రపంచంలోనే 
_ ఉత్తమమైంది. 18వ శతాబ్దం నాటికి భారతదేశం 
| క్ష ప్రపంచవ్యాపారంలో 25 శాతం వాటా కలిగి 

ఘు... ఉండేది. దీనిని సర్వ నాశనం చేశారు. భారత 
గా దేశంలో పండించే పత్తి బ్రిటన్‌కు ఎగుమతి 
=. చేయటానికి మాత్రమే. పండించిన పత్తి ఇక్కడ 
వడకటం గాని, మగ్గంనేయటంకానీ లేదు. దీనితో 
నిపుణులైన చేనేత కార్మికులు బిచ్చగాళ్లుగా మారిపోయారు. 

ఈస్ట్‌ ఇండియా కంపెనీ భారతదేశంలోనే అత్యధిక ఆదాయంకల కంపెనీ 
కావటానికి కారణం అది అనుసరించిన దోపిడీ విధానాలే. రైతులు అత్యధిక 
శిస్తులు కట్టలేక తమభూమిలోనే తాము కూలీలుగా మారారు. కఠినాతి 
కఠినశిక్షలు అనుభవించారు. వాళ్ళ (స్త్రీలు వివస్తలై అవమానాలను 
అనుభవించారు. విపరీతమైన ధనం సమకూరటంతో అవినీతి, హత్యలు, 
లంచగొండితనం పెరిగిపోయాయి. చివరకు 1857లో ఈ హింసకు, దోపిడీకి 
వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఫలితంగా ట్రిటిష్‌రాణి ఈ కంపెనీ 
పాలనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను బ్రిటన్‌ సామ్రాజ్యపరిధిలోకి 
తేవటం ఆమె కీర్తికిరీటంలో ఒక కలికితురాయి చేరినట్లయింది. 

నాటి ఈస్ట్‌ ఇండియా కంపెనీ దోపిడీకి రెండు ఉదాహరణలు చెప్పాలి. 
మొదటిది నాటి బెంగాల్‌ ప్రెసిడెన్సీ తొలి గవర్నర్‌ రాబర్ట్‌ క్లైన్‌ (1746-1774) 
ఎంతమాత్రం సిగ్గూ, శరం లేకుండా అవినీతికి పాల్బడటం. 1757లో జరిగిన 
ప్లాసీ యుద్ధ విజయానికి కారకుడుకైవ్‌. తొలిసారిగా ఆయన ఇంగ్లాండ్‌ తిరిగి 
వెళ్ళినప్పుడు భారతదేశంలో చేసిన దోపిడీ ఫలితంగా లభించిన సొమ్మును 
సుమారు 2,84,000 పౌండ్లను తనతో తీసుకెళ్లారు. క్లైవ్‌ ఇండియాకి తిరిగి 
1765లో వచ్చారు. రెండు సంవత్సరాల తరువాత తిరిగి ఇంగ్లాండ్‌ వెళ్లారు. 
ఆలా వెళ్తూ ఆయన 4,00, 000ల పౌండ్లను తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లిన 
సొమ్ముతో ఇంగ్లాండులో క్లైవ్‌ ఏమిచేసాడన్నది ఎంతో వివరంగా చెప్పుకొచ్చారు 
శశి థరూర్‌. అవి ఇప్పటికీ ఇంగ్లాండులో సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. 

రెండవది అత్యంత హేయమైన, అవినీతికరమైన గవర్నర్‌ జనరల్స్‌లో 
మొదటివాడు వారెన్‌ హేస్టింగ్స్‌ (1772-1785). ఇతని కాలంలో జరిగిన 
దురంతాలపై ఇతనిని తొలగించాలని బ్రిటిష్‌ పార్లమెంట్లో చర్చ జరిగింది. బర్మి 
అనే పార్లమెంట్‌ సభ్యుడు హేస్టింగ్స్‌ భారత స్రీలపై చేసిన దురాగతాలను 
వివరించాడు. ప్రముఖ పార్లమెంట్‌ సభ్యుడు షెరిడాన్‌ సతీమణి ఈ విషయాలు 
విని పార్లమెంట్లోనే స్పృహతప్పి పడిపోయారు”. క్లైవ్‌, హేస్టింగ్‌లు భారతదేశంలో 
ఈస్ట్‌ ఇండియా కంపెనీ బలంగా పాదుకుపోవటానికి ముఖ్య కారకులు. 
భారతీయ వజ్రాల గురించి పత్రికల్లో ప్రముఖంగా రాసే అవకాశం కల్పించిన 
తొలి ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యక్తి మద్రాస్‌ గవర్నర్‌ థామస్‌ పిట్‌. 1702 లో 
థామస్‌ పిట్‌ ఒక డైమండ్‌ను సేకరించారు. అది ప్రపంచంలోనే అత్యంత 
విలువైంది, గొప్పది కూడా. దానిని ఒక షిప్‌లో బ్రిటన్‌ పంపి, తన పదవికి 
రాజీనామా చేసి ఇంగ్లాండ్‌ చేరాడు. భారత దేశం నుంచి తీసుకెళ్లిన 15 
సంవత్సరాలకు థామస్‌ పిట్‌ దానిని ఫ్రాన్స్‌ కు చెందిన రేజంట్‌ డక్‌ డి 
ఓర్లియాన్స్‌ కు 135 వేల పౌండ్లకు అమ్మేశాడు. భూమి శిస్తుల్లో బ్రిటిష్‌ వారి 


సోమవారం 04, డిసెంబర్‌ 20238 | 


మి రాశారు! 


దోపిడి చెప్పనలవి కాదు. వారికాలంలో మూడు శిస్తు వసూలు వ్యవస్థలుండేవి. 
జమిందారీ, రైత్వారీ, మహాలవారీ ప్రాంతాల వారీగా బ్రిటిష్‌ పాలన ఉన్నచోట్ల 
అక్కడి పరిస్థితులను బట్టి వారు వీటిని అమలు చేశారు. 1798లో 
బ్రి షువారు జమిందారీ వ్యవస్థలో భాగంగా ఒక శాశ్వత భూమిశిస్తు 
ఒప్పందాన్ని అమలులోకి తెచ్చారు. దీనిప్రకారం శిస్తు అనేది వారు పండించే 
పంటలో భాగంగా కాకుండా వారి భూమి శిస్తులో కొంతశాతంగా నిర్ధారిస్తారు. 
దానితో పండించిన రైతుకు తన ఉత్పాదన ఏమీ దక్కేది కాదు. అంటే పంట 
విఫలం చెందినా శిస్తు తప్పేది కాదు. ఇదిగాక అక్రమ వసూళ్లు ఎన్నో రెట్లు 
ఉండేవి. ఈ మొత్తం లండన్‌ చేరేది. అంతేగాక రైత్వారీ, మహల్వారి వ్యవస్థల 
కింద అధిక భూమి ఉన్న ధనిక రైతుల భూమి, స్వల్పభూమి ఉన్న చిన్న 
రైతులభూమిని పూర్తిగా రద్దుచేసి వాటిని పూర్తిగా కంపెనీ భూమిగా 
పరిగణించటం. 

ఏన్లుస్‌ మాడిసన్‌ ప్రకారం “భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో నిధులు 
దాదాపు 190 సంవత్సరాలు నిరంతరంగా బ్రిటన్‌కు తరలివెళ్లాయి” అంటారు 
శశిథరూర్‌. ఇంతేనా? శశిథరూర్‌ చూపిన ఆధారాల (ప్రకారం 17వ శతాబ్దం 
నాటికి భారతీయ నౌకలకు పోటీపడే నౌకలు ప్రపంచంలోనే లేవు. ఒక్క 
బెంగాల్‌ లోనే 4000 5000 నౌకలు ఉండేవి. అవి-ఒక్కొక్కటి 400-500 ల 
టన్నుల బరువు మోయగలిగి ఉండేవి. భారతీయ నౌకా నిర్మాణాన్ని 
వ్యాపారాన్ని దెబ్బ తీయడానికి 1757లో నౌకా ప్రయాణ మార్గాలన్నీ బ్రిటిష్‌ 
ప్రభుత్వ తన గుత్తాధిపత్యం కిందకు తెచ్చింది. దీనితో నౌకాయాన మార్గాలపై 
అధిక పన్నులు కట్టలేక భారతీయ నౌకా నిర్మాణ పరిశ్రమ క్రమంగా మూతపడే 
స్థాయికి చేరింది. అలాగే 18వ శతాబ్దం నాటికి భారతదేశంలోని 
ఉక్కుపరిశ్రమను శాశ్వతంగా మూతపడేలా చేశారు. 

శశిథరూర్‌ రాసిన ఈ బృహత్‌ చరిత్ర వలన మనకు అనేక కఠోర స సత్యాలు 
తెలిశాయి. అన్నీ చెప్పటానికి స్థలాభావం సహకరించదు కనుక కొన్ని 
ముఖ్యమైనవి టూకీగా చెబుతాను. వాటిలో ఒకటేమిటంటే బ్రిటిషపాలన వల్ల 
మన దేశంలో సనాతన ధర్మం” పునరుజ్జీవనం పొందిందని. మొఘలాయిలు 
రాకముందే భారతదేశం మొత్తం అనేకరాజుల ఏకఛత్ర పాలన కిందకు 
వచ్చింది. ఒక్కోసారి సగం పైగా భారతదేశం ఒకే రాజు పాలనలో ఉండింది 
(ఉదాహరణకు మరాఠాల రాజ్యం). రెండవది గ్రామ పాలన వ్యవస్థ. ఇది 
చాలా బలంగా ఉండేది బ్రిటిష్‌ రాకముందు. దీన్ని కుప్ప కూల్చారు. కానీ, 
పకడ్బందీ ప్రత్యామ్నాయం తేవటం చేతకాలేదు. ఫలితంగా 
ప్రజాస్వామ్యయుతమైన గ్రామీణ వ్యవస్థ నిరంకుశ, గుత్తాధిపత్యం కిందకు 
వెళ్ళిపోయింది. మొదటి ప్రపంచ యుద్దానికి 74,187 మంది భారతీయులను 
సైనికులుగా భారత దేశంనుంచి పంపారు. వీరు గాయపడ్డారో, మరణించారో 
ఎవరికీ తెలియదు. కానీ, చరిత్ర పుస్తకాలలో మాత్రం “భారతదేశం 
బ్రిటిష్‌వారికి సహాయం అందించింది. దీనిని బ్రిటిష్‌ ష్‌ ప్రభుత్వం ఎంతో దయతో 
అంగీకరించింది” అని పొడి పొడి అక్షరాలతో రాశారు. అంతే గాదు, 
యూరోపియన్‌ యూనియన్‌ అడగక పోయినా మొదటి ప్రపంచ యుద్దానికి 
మనవంతుగా10 కోట్ల పౌండ్లు సహాయం బ్రిటిష్‌ ప్రభుత్వం మన రక్తం పిండి 
వసూలుచేసి అందించింది. 

మొదటి సిపాయీ తిరుగుబాటులో హిందువులూ, ముస్లిములు కలిసి 
పోరాటం చేయటంతో అప్రమత్తమైన బ్రిటిష్‌ వ్యూహకర్తలు వలసవాద పాలనలో 
భాగంగా విభజించు, పాలించు సిద్ధాంతాన్ని అమలు చేయటం ప్రారంభించారు. 
అందులో భాగంగా హిందువులు-ముస్లిముల మధ్య చీలిక తెచ్చారు. కులం 
అనేది బ్రిటిషు వారు రాకపూర్వం ఉన్నప్పటికీ అది వృత్తి ప్రాతిపదికనే తప్ప 
“వివక్షణా” వ్యవస్థ కాదు. కేవలం “ఉనికి” ప్రాధమిక రూపం. బ్రిటిష్‌ వారి 
పాలన రాకపూర్వం అన్ని కులాలు సమానమే. కానీ, బ్రిటిష్‌ వారు కుల, జాతి 
గణన ప్రవేశపెట్టి మతాన్ని కులాన్ని ఉనికి” వ్యవస్థగా మార్చారు. “కుల 
వివక్షత” కలిపించి సమాజ వ్యవస్థను బహుముఖాలుగా చీల్చారు. 

ఇలా అనేక అంశాలను లోతుగా విశ్లేషించి, గతంలో చీలికలు, పీలికలుగా 
ఉన్న భారత దేశ చరిత్రలో “బ్రిటిష్‌ పాలనా యుగం” అసలు స్వరూపం బయట 
పెట్టటం ప్రస్తుత తరుణంలో ఎంతగానో ప్రయోజనకరం. ఈ పుస్తకం నేటి 
యువతరం తప్పక చదివి తెలుసుకోవలసినదే. 


